Registered No. HSE - 49 / 2016 


W.No.43 


ANDHRA 
PRADESH 


ఆంధ్రప్రదేశ్ 


ప్రభుత్వం 


సత్యమేవ జయతే 


आंध्र 


పరిగణన పత్రములు : 


GalT500 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 

THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


AMARAVATI , MONDAY , OCTOBER 31 , 2022 

PART I - NOTIFICATIONS BY GOVERNMENT , HEADS OF DEPARTMENTS 
AND OTHER OFFICERS 


--X- 

NOTIFICATIONS BY GOVERNMENT 


///// 


RIGHT TO 
INFORMATION 


యువజనాభ్యుదయం , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ 

( సా.అ.భా ) 


[ 1 ] 


ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం , 1966 వ సంవత్సరపు 9 వ చట్టంలోని 5 ( 1 ) వ విభాగం 
అధ్యక్షుని నియామకం . 


( జి.ఓ.ఎం.ఎస్.నెం .25 , యువజనాభ్యుదయం , పర్యాటక మరియు సాంస్కృతిక 
( సా.అ.భా ) , అక్టోబర్ నెల 28 వ తేది , 2022. ) 


2 63 64 


G.1019 


1. జి.ఓ.ఎం.ఎస్.నెం .10 , యువజనాభ్యుదయం , పర్యాటక మరియు సాంస్కృతిక ( హెచ్ అండ్ ఓ.ఎల్ ) 
శాఖ , తేదీ : 13.08.2019 . 

2. జి.ఓ.ఎం.ఎస్.నెం .17 , యువజనాభ్యుదయం , పర్యాటక మరియు సాంస్కృతిక ( సా .అ . భా ) శాఖ , తేదీ : 

05.08.2021 . 

3. జి.ఓ.ఎం.ఎస్.నెం .23 , యువజనాభ్యుదయం , పర్యాటక మరియు సాంస్కృతిక ( సా.అ. భా ) శాఖ , తేదీ : 

20.102022 . 

4. ముఖ్యమంత్రిగారి కార్యాలయపు నోటు , తేది : 25.10.2022 . 


- 


2 


ANDHRA PRADESH GAZETTE , October 31 , 2022 


ఉత్తర్వు : 

పై మొదటి పరిగణన పత్రం ప్రకారం ప్రభుత్వం అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా శ్రీ యార్లగడ్డ 
లక్ష్మీప్రసాద్ గారిని 2 సంవత్సరాల కాలపరిమితితో నియమించడం జరిగినది . పై రెండవ పరిగణన పత్రం ప్రకారం 
ప్రభుత్వం అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి పదవీ కాల పరిమితిని మరొక రెండు 
సంవత్సరములు అనగా 26.08.2021 నుండి 25.08.2023 వరకు పొడిగించడమైనది . 


2 . 

పై మూడవ పరిగణన పత్రంనందు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా శ్రీ యార్లగడ్డ 
లక్ష్మీప్రసాద్ గారి రాజీనామాను ఆమోదించడం జరిగినది . 


3. పై నాలగవ పరిగణన పత్రం ప్రకారం రాష్ట్రంలో అధికార కార్యకలాపాల నిమిత్తం , అధికార భాష యైన తెలుగును 
పరిపాలనలో ఇతోధికంగా ఉపయోగించడానికి తగువిధంగా చర్యలు చేపట్టడానికి , పరిపాలనలో తెలుగు వాడుక ప్రగతి 
సమీక్షించి , ప్రభుత్వానికి తగు సూచనలు , సిఫార్సులు చేయుటకు 1966 వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా 
చట్టం 5 ( 1 ) వ విభాగాన్ననుసరించి , ప్రభుత్వం అధికార భాషా సంఘానికి అధ్యక్షునిగా శ్రీ పి.విజయ బాబు గారిని 

నియమించడం జరిగింది . 


4. అధికార భాషా సంఘం అధ్యక్షులు పదవీ బాధ్యతలు చేపట్టిన తేదీ నుండి ఈ సంఘం కొనసాగుతుంది . సంఘం 
యొక్క కాలపరిమితిని 2 సంవత్సరములుగా నిర్ణయించడం జరిగింది . ఆంధ్రప్రదేశ్ అధికార భాషా వ్యవహారాలు చూసే 
అదనపు / సంయుక్త / ఉపకార్యదర్శి హోదాలో ఉన్న అధికారి ఈ సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారు . 


5. అధికార భాషా సంఘం అనుసరించవలసిన కార్య విధానమును ఈ క్రింది విధముగా నిర్వచించడమైనది . 
రాష్ట్ర అధికార కార్యక్రమములకు తెలుగు భాషను ఉపయోగించుటలో సాధించిన ప్రగతిని సమీక్షించుటకై 
అధ్యక్షులు రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని గానీ / ప్రభుత్వరంగ సంస్థలలోగానీ తెలుగు వాడుకను 
తనిఖీ చేసి తగు సూచనలు , సలహాలు , ఆదేశాలు సంబంధిత అధికారులకు ఇవ్వవచ్చును . 

రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యములలో తెలుగు భాషను క్రమాధికముగా ఉపయోగించుటకు తగు కార్యాచరణ 

రూపొందించడం . 


రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించు అధికార కార్యములన్నింటికి లేదా అందు వేటికైనా ఆంగ్ల భాష ఉపయోగముపై 
నిర్భంధములు విధించుట . 

తెలుగు భాష ఉపయోగమునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము సంఘమునకు నిర్దేశించిన ఏదైన ఇతర 

విషయములు . 


అధికార భాషా సంఘం రాష్ట్ర అధికార కార్యక్రమములకు తెలుగును ఉపయోగించుటలో సాధించిన ప్రగతిని 
సమీక్షించి , అధికార భాషాభివృద్ధికి తమ సిఫార్సులతోబాటు రాష్ట్ర ప్రభుత్వమునకొక నివేదికను 
సమర్పించవలెను . 


రజత్ భార్గవ , 

ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 
Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


